ఆధ్యాత్మిక, జ్యోతిష, వాన్లు, ఆరోగ్యాది అనేక 


విషయాలు తేలునుకోండి... ఫేస్‌బుక్‌ @ Mohanpublication.com 


మోహాన్‌ పబ్లికేషన్‌ 
om Mm 
కోటగుమ్మం, అజంతా హోటల్‌ ఎదుట, eee 

రాజమహేంద్రవరం - 533 101. PUBLICATIO 


a Ú  Granthanidhi.blogspot.in 


TOD |e ఎంత అవగాహాన 


మాస్టర్‌ పార్వతీకుమార్‌ 


D 


ధనిష్ట 


విశాఖపట్నం. 


ధనిష్ట 


“SOQ” అనగా ధనపూరిత దివ్యవాయువు. ధనమనగ 
దివ్య సంపద. అది కేవలము డబ్బుకాదు. డబ్బుతో 
సంపదను కొలువలేము, కొనలేము. సంపద జీవనవైభవము 
నకు సంబంధించినది. మన (శ్రుతులలో అగ్ని, వాయువు, 
ఇంద్రుడు, బృహస్పతి యిత్యాది దివ్యప్రజ్ఞలను ధనమనిరి. 
ఆర్షవిజ్ఞానమే నిజమైన ధనము. అట్టి ధనమును కూర్పు 
చేసి వ్యాప్తి చేయుటకు “Sy” 1992లో జనించినది. 


“ధనిష్ట”, Gu కంభంపాటి పార్వతీకుమార్‌గారి వాక్కును 
సి.డి. ఆడియో, వీడియో క్యాసెట్ల రూపములోను, పుస్తక 
ముల రూపములోను భద్రపరచి సత్సాధకుల కందునట్టి 
యజ్ఞార్థకర్మను చేపట్టినది. 

“ధనిష్ట ఒక చక్కని (గ్రంథాలయమును, ధ్యాన 
మందిరమును, KEDE వలసిన వాతావరణమును - 
“జగద్దురు మందిరము”గ ఏర్పరచి, ఆసక్తి కలవారికి 
ధ్యానము, స్వాధ్యాయము నేర్పుచున్నది. 


నుంకలనకర్త : డాక్టర్‌ కంభంపాటి పార్వతీకుమార్‌ 


మాతృదేశము మొదలుగా ఉత్తర అమెరికా, లాటిన్‌ 
అమెరికా మరియు ఐరోపా ఖండములలోగల ఆధ్యాత్మిక 
జిజ్ఞాసువులకు ప్రచోదనము కలిగించుచూ, భక్తి జ్ఞానము, 
వైరాగ్యము, యోగాభ్యాసము యిత్యాది విషయములలో 
బోధనలు గావించుచూ, పరమగురువుల మార్గాను 
యాయులకు వెలుగు దారి చూపించుచున్న సత్సాధనా 
సంపత్తిగల నవయుగ యోగ మార్గదర్శి డాక్టర్‌ కంభంపాటి 
పార్వతీకుమార్‌గారు. వారి బోధనలు లెక్కకు మించి 
యున్ననూ, పలురకములైన విషయ, విజ్ఞాన బోధనలుగా 
తెలియవచ్చును. అవి బోధనలుగానే కాకుండా నిత్య 
జీవితమున అనుసరణీయమై, ఆచరణయోగ్యమై, ఆచరించు 
వారికి సత్యదర్శనమున సత్వర ఫలితముల Sobor 
చున్నవని తెలుపుట అతిశయోక్తి కానేరదు. 


4 


సాంఘిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళా 
రంగములలో వారి నిరంతర సేవలను గుర్తించి, గౌరవించి, 
ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ “డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌ "పట్టానందించి, 
ఆదర్శవంతమైన వారి సేవలను కొనియాడినది. 

ఆర్థిక, సాంఘిక, సేవారంగములలో - మానవాళి 
మనుగడలో సుఖము, శాంతి పరిమళింపజేయు సూత్రముగా 
ఆధ్యాత్మికత అలరారినప్పుడే, దానికి సాఫల్యత, సార్థకత 
ఉండునని, “మానవ సేవయే మాధవసేవ” అను మాటకు 
సరియైన అర్థము యిదేనని శ్రీ కుమార్‌గారు తమ (ప్రవర్తన 
ద్వారా తెలియపరచుచున్నారు. 

శ్రీ పార్వతీకుమార్‌ బాధ్యతగల గృహస్థు, పేరున్న 
ఆర్థిక సలహాదారు, విజ్ఞానమును వికసింపజేయు గురువు, 
శారీరక-మానసిక రుగ్మతలను తొలగింపజేయు వైద్యులు, 
అనేక గ్రంథముల సంకలనకర్త, నిగర్వి, నిర్మల హృదయులు. 


జ్ఞానము ఏ ఒక్కరికి చెందినది కాదనియు, జ్ఞానులు 
సైతము అందరునూ జ్ఞానమునకే చెందిన వారనియూ, 
జ్ఞానమే సరియగు వాహికల నెన్నుకొని తనను తాను 
'ప్రకటించుకొను చుండుననియూ, అందుచే నిజముగా 
ఎవ్వరూ (గ్రంథకర్తలు కాజాలరనియూ, సంకలన కర్తలే 
ననియు శ్రీ కుమార్‌గారి దృఢవిశ్వాసము. విశేష పరిజ్ఞానము 
గల ్రతిభావంతు లైనప్పటికి సౌశీల్యముతో సామాన్యుల 
మిత్రత్వము నభిలషించు సమవర్తి. 

శ్రీ పార్వతీకుమార్‌గారి ఆధ్వర్యమున ఎన్నియో 
ధార్మిక సంస్థలు దేశవిదేశములలో పరహితసేవ గావించు 
చున్నవి. “పరహితము SODIO” మను ఆర్యోక్తి వారి 
జీవితమును నడిపించు చున్నది. భగవద్ద్యానము, 
స్వాధ్యాయము, పరహితములకు (త్రిధాబద్దులుగా ఎందరో 
ఆస్తికులకు వారు (ప్రపంచమున (ప్రచోదనము గావించు 
చున్నారు. పరమగురు పరంపర వారి కాదర్భము. 


= ధనిష్ట 


THROES 


భారతీయ సంప్రదాయమున అనాదికాలముగా 
ఆరాధింపబడుచున్న దైవము (బ్రహ్మము. అది 
సత్యము, పరము. దేని నుండి ప్రకృతి, చైతన్యము, 
శక్తులు, జీవులు, గోళములు ఏర్పడునో, ఆ 
మూలతత్తము నారాధించుటకు మూలసూ(త్రము. 
దానిని బుషులు గాయత్రి” అని పిలచిరి. మోక్షమును 
కోరువారు, (బ్రహ్మమునకై ఆరాటపడు వారు 
పరమునే ధ్యానింతురు. 


“సత్యం పరం ధీమహి” (సత్యము, పరము 
అయిన దానిని మేము ధ్యానింతుము అనునది 


7 


గాయత్రి మూలసూత్రము). దీనినే విశ్వామిత్ర 
మహర్షి గాయత్రీ మహామంత్రముగా దర్శించిరి. 
ఏది సృష్టికిని, మనకును, సర్వమునకును (ప్రేరణ 
కలిగించుచున్నదో, ఏది వెలుగులకు మూలమో 
దానిని మా బుద్ది ప్రచోదనమునకై ధ్యానించుచున్నా 
మని గాయత్రి DIG Gar. ఇది తెలుసుకొని అర్థ 
వంతముగ MAG HASTI, ధ్యానము 
గావింతురని మాస్టర్‌ పార్వతీకుమార్‌గారు గాయత్రీ 
మహా మంత్రమును గూర్చి తమదైన శైలిలో యిచ్చిన 
(ప్రవచనమును జిజ్ఞాసువులకు అందించుచున్నాము. 


4-8-2004, 
విశాఖపట్నం - ధనిష్ట 


TOD (Es BOS EIT od n 


జగద్దురుపీఠము నందు ప్రాణప్రదమైన 
విషయములు రెండు ఉన్నవి. మొదటిది శ్రీ గురు 
ప్రార్థన, రెండవది గాయత్రి మంత్రము 
ధ్యానము చేయుట (బృందగానము). ఇవి 
రెండూ శ్రద్ధాభక్తులతో రోజూ నిర్వర్తించుకొనే 
వారికి, సర్వ విధముల అభివృద్ధి వుంటుంది. 
అలా నిర్వర్తిస్తున్నట్లు నటించేవారికి అభివృద్ధి 
ఉండదు. 


మాస్టర్‌ ఇ.3. గారు మనకు గురురూపముగా 


9 


గాయత్రిని యిచ్చినవారు. వారు గాయత్రిని 
దర్శనము చేసినవారు. వారి ముఖము నుండి 
గాయత్రిని విని, మనం అందుకొని, వృద్ధి 
చేసుకొనటం అనేది మన కర్తవ్యం. ఈ గాయత్రి 
వివరణం ముఖ్యముగా పిల్లల కోసము మొదలు 
పెట్టటం జరిగింది. 


భారతీయులైయుండి, భారతదేశంలో పుట్టి 
గాయత్రి తెలియనివారు. పశుప్రాయులు. 
ఎవరు గాయత్రిని మూడు రకాలుగా, శ్రద్దా 
భక్తులతో గానం చేసి, ధ్యానం చేసి, జపం 
చేస్తారో, వారికి బుషులు యిచ్చిన మార్గము 
ననుసరించి, బుద్ది ప్రచోదనం జరుగుతుంది. 


10 


బుషి వాక్కు సత్యమైనది. దానిని అనుసరించిన 
వారికి తప్ప దాని విలువ ఇతరులకు తెలియదు. 
గాయత్రి మంత్రముకన్న ఉత్తమోత్తమమైన 
మంత్రము లేదు. గాయత్రి మాతకంటె మించిన 
కరుణా మయమూర్తి జ్ఞానప్రదాత లేదు. మనకు 
చదువు, బలం పెరగా OW, మనలో తేజస్సు 
వచ్చి మనం ఆకర్షణీయంగా DOPOD, 
మనలో అవగాహన చేసుకొనగలిగే శక్తి మేధస్సు 
పెరగాలన్నా మనకు జ్ఞానాన్ని, బలాన్ని దీక్షను, 
ఆరోగ్యమును, సమస్తమును యిచ్చేది గాయత్రి. 
అటువంటి గాయత్రిని మాస్టరుగారు మనకు 
అందించారు. ఈ మంత్రజపం చెయ్యటం వలన 


11 


మనలో ఓజస్సు పెరిగి మాటిమాటికి జబ్బులు 
రావు. గురు ముఖముగా భక్తిశద్ధలతో గాయత్రి 
జపిస్తే దానికొక ఫలితము ఉంటుంది. లేకపోతే 
మాస్టర్‌ ఇ.కె.గారి అనుయాయులమని చెప్పు 
కోవటము మిగులుతుంది. మన నుండి ఏ 
కార్యక్రమాలు జరుగవు. మనకు మనము 
ఉద్దరించుకోలేము, పదిమందిని అసలే ఉద్దరించ 
లేము. మాస్టరుగారు ఇచ్చిన గాయత్రిని జగద్దురు 
పీఠములో ఏదో కాకతాళీయంగా చెప్పుకొంటే 
చాలదు. ఒక పద్ధతి ప్రకారము చేసుకోవాలి. 
వేద పండితులు చెప్పుకొనే విధంగాకాక నాదైన 
భాషలో నేను వివరిస్తున్నాను. 


12 


మనలో వున్న గాయత్రిని చూస్తూనే, దానిని 
ధ్యానము చేస్తూనే, మనము గానము చేయాలి. 
మనము గాయత్రిని ఎంత గానంచేస్తే అది 
మనలను అంత రక్షిస్తుంది. అన్ని మంత్రములకు 
మూలము గాయత్రి, అందుచేత గానము చేస్తున్న 
కొలదీ రక్షించేది గాయత్రి. గానం చేయటం 
అంటే ఎలుగెత్తి బాగా గానం చేయాలి. ఇలా 
చేయటం వలన శరీరము లోపలగల [గ్రంథులు 
ఉత్తేజము చెందుతాయి. దీనివలన శరీర 
దారుధ్యము పెరుగుతుంది. గాయత్రిని బాగా 
పాడాలి, వినాలి. లేకపోతే లాభము ఉండదు. 
మనస్సు నిలచి గానము చెయ్యాలి. అంటే దాని 


13 


అర్థం తెలుసుకొని అప్పుడు గానము చెయ్యాలి. 
అలా చేయటంవల్ల మొదట రక్షణ, రెండు మన 
తెలివిని పదను పెట్టుట జరుగుతుంది. “ధియో 
యో నః ప్రచోదయాత్‌ ౫” (మా బుద్ధులు 
ప్రచోదనము చేయుగాక! అని అర్థము. ) అప్పుడు 
మనకు ఎప్పుడెప్పుడు ఏమి చేసుకోవాలో, ఎలా 
చేసు కోవాలో ఎవ్వరూ చెప్పనక్కరలేని స్థితి 
వస్తుంది. మన బుద్ధికే అన్నీ తెలుస్తాయి. దాని 
ప్రకారం చేసుకొని పోవచ్చును. ఏ కర్తవ్యమునైనా 
ఎలా నిర్వర్తించాలో చక్కగా మనకు తెలియ 
జేయు శక్తి గాయత్రి. ఒకటి రక్షణ ఇస్తుంది. 
రెండు, అమ్మవారు లేదా గురువు మన 


14 


మార్గమును సుగమము చేసి కర్తవ్య నిర్వహణ 
సుగమము చేస్తారు. బుద్ధి ఎలా ప్రచోదన 
చేస్తుంది అంటే టార్చిలైటు వేస్తే ఆ వెలుగులో 
మనకి దారి ఎలా కనిపిస్తుందో అలాగ ప్రయాణం 
సాగుతుంది గాయత్రి వెలుగులో. 


మనలో ఫాలభాగమున, బొట్టు పెట్టుకొనే 
చోటుకి కొంచెము పై భాగమున గాయత్రి వెలుగు 
వుంటుంది. అక్కడి నుండి మనకు మార్గ 
దర్శకత్వం వహిస్తుంది. రక్షణ యిస్తుంది. 
విపరీతమైన అవగాహన వస్తుంది. సృష్టిలో 
అన్నింటి గూర్చి, దైవము గూర్చి, మంచి గ్రంథ 
ముల గూర్చి అవగాహన మనకి యిస్తుంది. 


15 


ఇంత కంటె మనకి కావల్సింది ఏముంది? ఇది 
బుషులు సాధించి పెట్టారు. మనకి ఇచ్చారు. 
గాయత్రిని మనకి అందించినవారు విశ్వామిత్ర 
మహర్షి కాబట్టి గాయత్రి మంత్రము చేసే 
ముందు మనము బుషులను, గాయత్రిని తలచు 
కొని మంత్రము చెయ్యాలి. 


గురుర్షహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః 1 
గురుస్సాక్షా త్సరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ॥ 
అనే శ్లోకము చెప్పుకొని గాయత్రిని పఠించాలి. 
ఏ మంత్రము చేసినా, ముందు గురుమంత్రము 


చేయాలి. ఎందుకంటే సకల మంత్రములు 
గురువునందు సిద్ది పొంది ఉంటాయి. కనుక 


16 


ఆయన ద్వారా మనము మంత్రము ధ్యానము 
చేస్తే సిద్ధిస్తుంది. 

గాయత్రి అంటే గానము చేసేది. ఇది మూడు 
విధాలుగా పనిచేస్తుంది 1. సిద్దించేది, 2. 
రక్షించేది, 3. ఆత్మదర్శనం చేయించేది. ప్రతి 
వాళ్ళలో Be’ అంటే ఏమిటో తెలిపేది, పరిపూర్ణ 
జ్ఞానాన్ని యిచ్చేది. బుషులు గాయత్రిని దర్శించి 
మనకి ఇచ్చారు కనుక గాయత్రిని ఆరాధన చేసే 
క్రమము ఉన్నది. 


గాయత్రి అమ్మవారా? అయ్యవారా? అనే 
ప్రశ్నలకు సమాధానంగా గాయత్రిని ఒక వెలుగు 
అన్నారు. ఈ వెలుగు & మూర్తా? లేక పురుషుడా? 


17 


స్త్రీ అనగా వెలిగించే దానికి వెనుక ఒకటి వుండి 
దాని నుండి వెలుగు వచ్చింది కాబట్టి స్త్రీ 
అంటారు కొందరు. ఆ వెలుగులో నుండే అంతా 
వచ్చింది కనుక పురుషుడు అంటారు కొందరు. 
మనము ఈ స్త్రీ - పురుష తత్త్వముల గూర్చి 
ఆలోచించ నక్కరలేదు. ఫాలభాగమున 
వెలుగును బాగుగా ధ్యానము చెయ్యండి. 
రూపములు ధ్యానము చేయవద్దు. భ్రూమధ్యంలో 
లోపల వెలుగు వెలగాలి. దానిని గూర్చి ధ్యానము 
చేయండి. బయట మనము ఏ పూజ చేసినా 
దీపం వెలిగిస్తాము, అది ఈ లోపలి వెలుగునకు 
సంకేతము. దీపము వెలిగించటం దేవుడుకోసం 


18 


కాదు. దీపము వెలిగించేటప్పుడు, మనలో 
దీపము వెలగాలి. నాలో దీపము వెలిగించు అని 
చెప్పటమే దీపం పెట్టడములో అంతరార్థము. 
దీపము వెలిగించనప్పుడు, కనపడని వెలుగుగా 
వుండి వెలిగించగానే కనపడే వెలుగుగా 
అయినది. మనలో కనపడని వెలుగు, కన్పించే 
వెలుగుగా తయారు కావాలి. (ఉదా॥ ఎలక్ట్రిసిటీ 
కనబడని వెలుగు, లైట్‌ కన్పించే వెలుగు, బల్బు 
మూడవ నేత్రం.) ఈ కన్పించే వెలుగే మనలో 
మూడవ నేత్రం (బుషులకు, శివునకు ఈ 
మూడవ నేత్రం ఉంది అంటారు). కనపడని 
వెలుగు వెలుగులకి, దేవతామూర్తులకు మూలము 


19 


అంటారు. కరెంట్‌ వలన బల్బు వెలుగుతోంది. 
సూర్యుడు మనకు ఎంతో వెలుగు యిస్తున్నాడు. 
కానీ ఈ వెలుగు, ఆయనది కాదు. సూర్యునికి 
వెలుగునిచ్చే ఆయన ఒకడున్నాడు. ఆ వెలుగే 
DOG). ఆయనకి వెలుగు ఇచ్చేవాడు 
“ఆదిత్యుడు. ఈ వెలుగు కనబడదు. దీని నుండి 
ఒక వెలుగు వచ్చి, దాన్నుండి మరొక వెలుగు 
వచ్చిన దానిని సూర్యుడుగా పిలుస్తున్నాము. 
ఇన్ని వెలుగులకి మూలము ఒక వెలుగు వున్నది, 
దానిని గాయత్రి మంత్రములో 'భర్లోదేవుడు” 
అన్నారు (దేవః అస్య భర్గః). మనకి కనిపించేవి, 
కనిపించనివి ఎన్నో వెలుగులుగా నక్షత్రములు, 


20 


పండ్రైండుగురు సూర్యులు ఉన్నారు. ఈ వెలుగు 
లన్నింటికి ఒక కేంద్రము వున్నది. దానిని సవితృ 
కేంద్రము అంటారు. ఇలాంటి సవితృ కేంద్ర 
ములు ఎన్నో ఉంటాయి. అవి అలా వెలుగుతూ 
వుంటాయి. ఈ వెలుగులను “భర్చులు” అంటారు 
(ఇవి బల్బుల వంటివి). ఈ వెలుగులు కొన్ని 
తోక చుక్కలుగా, కొన్ని సూర్యగోళములుగా 
వెలుగు తుంటాయి. ఇన్ని సూర్యగోళాలకు 
కేంద్రముగా మూలమైనది ఒకటుంది. అది 
వెలగదు. ఆయన్ని దేవుడు అంటారు. అది 
కనబడకుండా, అన్నింటినీ వెలిగించే శక్తిగా 
వుంటుంది. అలాగే మనలో యిన్ని కేంద్రాలను 


21 


వెలిగించే మూలము ఎవరున్నారో ఆయననే 
ధ్యానిస్తూ ఉన్నాము. (ధీమహి, ధియోయో 
నః ప్రచోదయాత్‌” అని అర్థము.) 

మొత్తం సృష్టిలో నక్షత్రాలను, సూర్యుళ్ళను, 
అన్ని వెలుగులను వెలిగించి, రక్షించి, నడిపిస్తున్న 
వెలుగు ఒకటి వుంది, అది ఆడ - మగ కాదు 
అంటున్నాము. కనిపించని వెలుగుగా వుండి, 
కనిపించే వెలుగులను వెలిగించే శక్తిని 
ఆదిత్యులు అంటున్నారు. (ఎలక్ట్రిసిటీ వెలుగు 
కనిపించకుండా సమస్త విద్యుత్‌ పరికరాలను 
వెలుగిస్తున్నట్లుగా, అవ్యక్తమైన వెలుగును, మన 
నడినెత్తినవున్న దానిని ధ్యానిస్తున్నాము, దానిని 


22 


సహస్రారము అంటున్నారు. మనము పిలిస్తే ఆ 
శక్తి వస్తుంది. పిలవకపోతే అలా వుంటుంది. 
వెలుగులకు మూలమైన భర్గ్ణోదేవుని ధ్యానము 
చేస్తున్నాము. (విద్యార్థులు అనగా begging for 
education. అర్థించే వాళ్ళకి విద్య, ప్రార్థించే 
వాళ్ళకి వెలుగు వస్తుంది.) 

“భరో దేవస్య ధీమహి” సృష్టిలో వెలుగులను 
వెలిగించే దేవుడు వున్నాడు, వానిని పిలుస్తాను 
అని అర్థం. “SO దేవస్వ”- “భర అన్య దేవ” 
అని మాస్టరుగారు వివరణ యిచ్చారు. ఈ 
వెలుగుతున్న వారందరికి దేవుడు. ఆయనకు 
రూపము లేదు. అన్ని రూపములు ఆయనవే. 


23 


వివిధమైన రంగులు ఆయనకు లేవు. 
అన్నింటిలో నుండి ఆయన వెలుగుతాడు కాబట్టి 
అన్నీ రంగులుగా వుంటాయి. అన్ని శబ్దము 
లుగా, రూపములుగా భర్గోదేవుడు దిగిరావటం 
గాయత్రి యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఆయన 
మానవుల శిరస్సులో ఉంటాడని భావన చేసు 
కోవాలి. 

“తత్సవితు ర్వరేణ్యం” = ఆయన ద్వారా 
వెలిగిన వెలుగు, మనలో ఫాలభాగంలో 
ఉంటుంది. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు పై 
నున్న వెలుగు ఫాలభాగము లోనికి దిగివచ్చు 
చున్నట్లు భావన చెయ్యాలి. “ధియః యోనః 


24 


ప్రచోదయాత్‌” 'ధియఃాబుద్దులు; “యోనః = 
మా బుద్దులు; “ప్రచోదయాత్‌” = ప్రచోదనము 
కావాలి. ఎవరి బుద్ధి వారిది, ఒక్కొక్షరిది ఒక్కొక్క 
లాగ పనిచేస్తుంది. సూర్యోదయానికి ముందే ఈ 
వెలుగు వస్తుంది. కనుక సరియెన బుద్ధిమంతులు 
ఆ సమయానికే తయారుగా వుండి, ఆ వెలుగును 
ప్రార్థిస్తారు. ఆ బుద్ధి మనకి కలిగించమని 
గాయత్రిని ప్రార్థించాలి. మనము బొట్టు పెట్టు 
కొనే ఫాలభాగమునకు కొద్దిగా పైన వుంటుంది 
బుద్ది. ఈ బుద్ది మనముగా ఉండి దానిపైన 
సవిత, దానిపై భర్గోదేవుడు ఉంటారు. భర్గోదేవుని 
ఆవాహన చేసి, ఆరాధించి ఈ సవిత అనే 


25 


వెలుగుని వరేణ్యం అని అడుగుతాము. 
వరేణ్యం” అంటే నన్ను ఆవహించు అని. (ఒక్క 
బల్బు వెలిగితే ఎంత వెలుగుంటుంది?) అలాగే 
మనలో బల్బు వెలిగినచో ఇదివరకు కనిపించని 
విషయములు కూడా కనిపించటం మొదలు 
పెడతాయి. మనందరిలో ఎంతో కనపడని చీకటి 
వున్నది, అది మనకు వెలుగుగా మారాలి. అంటే 
ఈ బల్బు వెలగాలి. అనగా ఆ వెలుగు మనలను 
వరించాలి. మనల్ని అనుగ్రహించాలి. “సవితృః 
వరేణ్యం” అంటే వెలుగు నన్ను పరిపూర్ణముగా 
వరించాలి. అప్పుడు మనలో వెలుగు వెలిగి, 
అది నుదురు మీదనుండి ఫాలభాగములోనికి 


26 


వచ్చి వెలిగితే మనకి మొత్తం వెలుగు వస్తుంది. 
అప్పుడు '“ఏకసంథాగ్రాహులు' అవుతారు. వారికి 
ఒక్కసారి చెపితే చాలు, పైనున్న బల్బు వెలిగి, 
దాని వెలుగు మన MQ HH, మనం ఎందుకు 
జన్మించాము? ఏమి చెయ్యాలి? అనే విషయా 
లన్నీ తెలుస్తాయి. అన్నీ తెలుసుకునేందుకు మనలో 
స్విచ్‌ని, DOYA తయారు చేసి పెట్టారు; మనమే 
స్విచ్‌ వేసుకోవాలి, స్విచ్‌ వేస్తే బల్బు వెలుగు 
తుంది. 

SESH ఆరాధిస్తున్నాము కాబట్టి “సవిత్ళః 
వరేణ్యం” అనగా ఆ వెలుగు నాలో వ్యాపించు 
గాక! అని ధ్యానము చేయటము వలన స్విచ్‌ 


27 


వేస్తే, సవితృ అనే శక్తి మనలో కాలి వ్రేళ్ళవరకూ 
వ్యాపన చెందుతుంది. ఇలా రోజూ వెలుగు 
మనలో ప్రవేశిస్తే మనలో కళ, కాంతి, రంగు 
వస్తుంది. లోపలి నుండి వస్తున్న వెలుగు కనుక 
అది మన లోనుండి ప్రసరిస్తుంది. (ఉదా॥ మాస్టర్‌ 
as. గారు తలంటి పోసుకొని బైటకి వస్తు 
న్నప్పుడు చూస్తే అందరినీ ఎంతో ఆకర్షించేవారు. 
అదే లోపలి వెలుగు. విపరీతమైన ఆకర్షణ 
ఉంటుంది.) ధియో యో నః ప్రచోదయాత్‌” 
అంటే నా యొక్క బుద్ధిని, మా అందరి బుద్దు 
లను ప్రచోదనం చేయు గాక అని కోరుతున్నాము. 
అందువలన _ మాస్టరుగారు, _(ప్రేయరును 


28 


అందరం కలసిచేద్దాము అనేవారు. ఒక ఇంట్లో 
అందరము కలిసి Hobs చేయని పరిస్థితి 
మనది. అలా చేస్తే మన బుద్దులు ప్రచోదనము 
చెంది తిరుగులేని జీవితములు ఏర్పడతాయి. 
మనలో బుద్ధి ప్రచోదనమైతే పదార్ధము, శక్తి, 
ప్రజ్ఞలను కలుపుతుంది గాయత్రి. కావున “ఓం, 
భూర్భువః, సువః” (Matter - Force - 
Consciousness). దీనిని ప్రచోదనము చేసేది 
సవితృ దేవత, దీనిని నడిపించేది PRIS. 
కావున ఈ మంత్రము చేసుకొనటానికి మనం 
ఏం చెయ్యాలి? 

“భూర్భువ స్సువః | తత్‌ సవితుర్వ రేణ్యం 


29 


భర్లో దేవస్య, ధీమహి 1 ధియోః, యోనః, ప్రచో 
దయాత్‌ 1” ఇలా చెస్తే సృష్టికి దైవమైన 
భర్ణోదేవుడు వెలుగుగా దిగివస్తాడు. ఆ వెలుగు 
మన బుద్ధులను ప్రచోదనము చేసి మనలను 
నడిపిస్తుంది. మన తెలివిని, శక్తిని, శరీరాన్ని 
నడిపిస్తుంది, మనలో మూడుగా ‘gore, భువః, 
సువః అనేవి ఉన్నవి. బొద్దు క్రిందిభాగం భూ 
లోకము (Matter), బొడ్డు నుండి కంఠము వరకు 
భువర్లోకము (Force), కంఠము నుండి భ్రూ 
మధ్యము వరకు సువర్లోకము (ప్రజ్ఞ- Con- 
sciousness). ఈ మూడు లోకాలను పరి 
పాలించే దైవము వెలుగుగా ఉన్నాడు. వెలగ 


30 


కుండా పైన ఉన్నాడు అని ధ్యానము చేస్తూ 
మొత్తం వెలుగుని పై నుండి క్రింద పాదాల 
వరకు నింపుతూ రావాలి. అప్పుడు మొత్తం 
వెలుగులో స్నానం చేసినట్లు అవుతుంది. 
(ఉదా॥ ఒక చక్కని వెలుగులో shower bath 
చేసినట్లు) Shower of light అని భావించాలి. 
రోజూ గాయత్రి చేస్తే జబ్బులు రావు. 
ఉత్సాహంగా, కాంతివంతంగా ఉంటారు. వారు 
గాయత్రి చేస్తున్నది, లేనిది, వారి ముఖము 
చూస్తే తెలుస్తుంది. గాయత్రిని అర్ధవంతంగా, 
వెలుగు స్నానముగా చెయ్యాలి. ఆడవారు కూడా 
మగవారివలె గాయత్రి చేయవచ్చును అని 


31 


మాస్టర్‌ ఇ.కె. గారు చెప్పారు. నేడు విదేశాలలో 
కూడ అందరికీ గాయత్రి గూర్చి తెలుసు. (ఆది 
వారము వస్తే విశ్రాంతి పొందాలని కాదు 
ఆలోచన చెయ్యాల్సింది. ఆ రోజు మీరు కొంత 
సమయము గాయత్రి చేద్దామని, ఇంకా వెలుగు 
నింపుకొందామని ప్రయత్నించండి. గాయత్రి 
మంత్రో పాసనకు ఆదివారం చాలా ముఖ్యం.) 
“ఎవరైతే సూర్యోదయానికి ముందు లేచి 
తలారా స్నానము చేసి గాయత్రి చేస్తారో వారు 
నాతో ఉండగలరు” అని మాస్టర్‌ ఇ.కె. గారు 
చెప్పారు. 


సూర్యోదయ వేళకు ముందే లేచి తూర్పు 


32 


ముఖంగా కూర్చొని, గురుస్మరణ చేసి, 
గాయత్రిని జపించి, ఆ వెలుగును మొత్తం 
శరీరమంతా నింపుకొని, దానిలో స్నానమాచ 
రించి, మౌనంగా కూర్చొని దానిలో నిమగ్నమై 
ఉండాలి. బైటికి ఉచ్చరించటం వలన పరిసర 
ములు పవిత్రీకరణ చెందుతాయి. మన లోపలి 
పద్మములు ఆ వెలుగు వలన వికసిస్తాయి, అన్ని 
చక్రములు పద్మములుగా వికసిస్తాయి. అదే 
యోగము. (ప్రస్తుతం పిల్లలు అనారోగ్యానికి 
గురికాకుండా, మన శరీరంలోని కణాలన్నీ 
వెలుగుతో నింపడానికి, చురుకైన బుద్ధి, విచక్షణ 
కోసము గాయత్రి చెయ్యాలి. రోజూ ఉదయం, 


33 


మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం ఇలా 
మూడుసార్లు చెయ్యాలి. (ఏ రోజు గాయత్రి 
చెయ్యరో ఆ రోజు భోజనం చెయ్యను అని 
నియమం పెట్టుకోండి. ) మనలో ఈ వెలుగును 
నింపుకొంటే 12 సంవత్సరాలలో బాగా 
తయారవుతాము. 


34 


VOLES DEIN 


గాయత్రి అనగా గానము చేసేకొద్దీ రక్షించేది, 
మనకి దారి చూపేది, మనలను మనము ఒక 
వెలుగుగా తెలుసుకొనేటట్లు చేసేది. 

ఓం భూర్భువస్సువః I 

“ఓం తత్సవితు ర్వరేణ్యం | 

భర్గో దేవస్య ధీమహి 1 

ధియో యో నః ప్రచోదయాత్‌ 11” 

24 అక్షరముల గాయత్రి, 8 అక్షరములు 
ఒక పంక్తిగా, 3 పంక్తులలో ఇచ్చారు. దీనిని 24 
అక్షరముల గాయత్రీ ఛందస్సు అన్నారు. దీనిని 
విశ్వామిత్రమహర్షి ఇచ్చారు. 


35 


దైవము దిగివస్తుంటే బుద్దిమాంద్యము 
వలన మనకి నిద్ర వస్తుంది. జపము చేస్తు 
న్నప్పుడు నిద్ర పోతుంటారు, క్రమముగా గాయత్రి 
గానము వలన ఇదికూడా పోతుంది. లోపల 
వెలుగుల జలపాతము దిగివస్తున్నట్లుగా 
చెయ్యండి. 'అగ్నిర్టేవత” అన్నారు, అనగా అగ్ని 
వెలుగే కనుక దానిని ఈ విధముగనే ఆహ్వా 
నించాలి. 


భర్గోదేవుడిని ప్రార్థిస్తున్నాము, సవితృ దేవత 
మనలను ఆవరించాలి, మా బుద్ధులు 


ప్రచోదనము కావాలి అంటున్నాము. ముందు 
బైటికి తర్వాత లోపలకి వెలుగుని ఆహ్వానిస్తూ 


36 


చెయ్యాలి. ఇలా గాయత్రి వెలుగులను 
పెంపొందించుకొని, వ్యాప్తి చెందించుకోవాలి. 
ఇలా వెలుగుమయమైన జీవనము కలిగితే ఎన్ని 
ఉపద్రవాలొచ్చినా మనకి ఏమీ కాదు. నిద్ర 
నుండి మేల్మొనటం ఎక్కడినుండి వస్తుందో - 
ఆలోచన, తెలివి అన్నీ దానినుండే వస్తాయి. 
మనకి ఉదయం తెలివి తెప్పిస్తున్నది గాయత్రి. 
సరియైన సమయాలలో పిచ్చిపనులు చేయ 
కుండా చూసేది గాయత్రి. అన్ని విషయాలలో 
అన్నివిధాలా మనకి రక్షణ ఉంటుంది. మన 
లోపల ఒక వెలుగు టార్చి ఉన్నది. అది మనకి 
మార్గము చూపిస్తే ఎంతో బావుంటుంది. అలా 


37 


పనిచేసే మంత్రము గాయత్రి. కనుకనే 
గాయత్రిని మించిన మంత్రము, దేవత లేవు 
అన్నారు బుషులు. వెలుగు రూపము లన్నింటికి 
మూలరూపమైన గాయత్రిని మనము ధ్యాని 
స్తుంటే అంతకు మించిన దైవము ఏముంది? 
ఈ వెలుగునే సకల రూపాలుగా ధ్యానము చేస్తే 
భగవంతుడు వస్తాడు (ఉదా॥ పూరీల పిండితో 
ఏమైనా చేయవచ్చు, మన ఇష్టము). సృష్టికి 
మూలమైన దీనిని ముందు చెయ్యండి అన్నారు 
పెద్దలు. ఇది చేయాలి అంటే దీనిని మనకు 
అందించిన గురువుగారిని ముందు తలచుకొని, 
ఇలా ప్రార్థన చేయాలి. “మీ అనుగ్రహము, కరుణ 


38 


చేత, ఈ వెలుగు మీకు వెలిగినట్లుగా నాకూ 
వెలిగేటట్లు ఆశీర్వదించండి. నాకు తోడ్పాటు 
కలిగించి మీ ఆశీర్వచనముతో ఆ వెలుగు 
చూపించిన మార్గమును అనుసరిస్తాను.” 


ఇలా గాయత్రి చెయ్యాలి. అప్పుడు దేని 
కోసమూ మనము పరిగెత్తనక్కరలేని స్థితి 
వస్తుంది. ఆ వెలుగు మనలో వున్నది అనటానికి 
మాస్టర్‌ ఇ.కె. గారు “నాలోన గల వెలుగు” 
అనేది చెప్పారు. ‘May the light in me’ 
వస్తే కదా, ‘be the light before me’ 
అనేది వస్తుంది. మాస్టర్‌ ఇ.కె.గారు కొన్ని 
వేలమందికి మార్గదర్శకులు అయ్యారు. ఆయన 


39 


శిష్యులైన ప్రతి ఒక్కరూ గాయత్రి చెయ్యాలి. 
సూటి యైన మార్గములో వెడితే బావుంటుంది. 
ఉదయాన్నే శరీరానికి స్నానము (shower of 
water), బుద్ధికి కాంతిస్నానం (shower of 
light) అవసరం (పెద్దలు దేహానికి స్నానం 
ఎటువంటిదో, మనస్సుకి ధ్యానము అటు 
వంటిది అన్నారు.) మనస్సులో ధ్యానము 
చేస్తున్నప్పుడు, వివిధ మతాల దేవతలను 
(ct చేయనవసరము లేదు. ఏ దేవుడైనా 
ఒకే వెలుగు రూపము, ఆ వెలుగు నుండి వచ్చిన 
రూపాలే అన్ని దేవుళ్ళు. మనము అది మరచి 
పోయాము. ఆ వెలుగును వెలిగించేది ఒకటుంది. 


40 


ఆ వెలుగు దేవుడు, దాన్ని వెలిగించేది దేవత 
అవుతుంది. అందుకే అమ్మవారిని గాయత్రి 
దేవతగా ఆరాధిస్తాము. అయ్యవారు కూడా అదే! 
అదే అమ్మవారు - అయ్యవారు కనుక 
అర్ధనారీశ్వర తత్త్వముగా చెప్పారు. 

వెలగని వెలుగుగా సహస్రారములో భర్గో 
దేవుడు ఉండి, మన ఫాలభాగమున, బుద్ధి 
యందు సవితగా వెలిగి అక్కడి నుండి వెలుగు 
జలపాతముగా, మన దేహమునందు అంతటా 
ప్రవహించి, మనము వెలుగుగా అయ్యేటట్లు 
చేస్తుంది. ఈ భావనతో గాయత్రి చెయ్యండి. 24 
సార్లు మూడు పూటలా చెయ్యండి, లేకపోతే 


41 


ఒక్కసారైనా చెయ్యండి. ఆ వెలుగును మీ యందు 
నింపుకొని తరించండి. 


42 


OTHER BOOKS THROUGH 
MASTER K. PARVATHI KUMAR 
The following books are available in: English 
(E), German (G), Spanish (S), French (F), Hebrew 
(H), Telugu (T), Hindi (HI) and Kannada (K) 
languages. 


BOOKS : 
1. Agni (E/G/S) 60-00 
2. Amanaskudu (T/K) 18-00 
3. Antardarsana Dhyanamulu (T) 100-00 
4. Anveshakudu (T) 60-00 
5. Asangudu (T) 15-00 
6. Ashram Leaves (E/G/S) 100-00 
7. Ayurvedic Principles (E) 
8. Bharateeya Sampradayamu (T/Hi) 10-00 
9. Cow (‘Govu’ Mahatyam Vivarana) (E/T/K) 20-00 
10. Devapi Maharshi Bodhalu (T/Hi) 60-00 
11. Dhanakamuni Katha (T) 25-00 
12. Doctorine of Eternal Presence (E) 10-00 
13. Gayatri Mantra - Avagahana (T) 10-00 
14. Geetopanishad - Gnana Yogamu (T) 25-00 
15. Geetopanishad - Karma Yogamu (T) 20-00 


43 


16. 
17. 
18. 
19. 
20. 
21. 
22. 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 


32. 
33. 
34. 
35. 
36. 
37. 


Geetopanishad - Sankhya Yogamu (T) 
Geetopanishad - Karmasanyasa Yogamu (T) 
Geetopanishad - Dhyana Yogamu (T) 
Good Friday (E/G/S/F/H) 
Gurupaduka Sthavam (E) 

Health & Harmony (E) 

Hercules-The Man and the Symbol (E/G/S/F) 
Himalaya Guru Parampara (T/Hi) 
Jupiter-The Path of Expansion (E/G/S) 
Jyotirlinga Yatra (T) 

Katha Deepika (T) 

Listening to Invisible Master (E/G/S/F/H) 
Lord Maitreya-The World Teacher (E/G/S/F/H) 
Maitreya Maharshi Bodhalu (T/Hi) 
Mana Mastaru Garu (T) 
Mantrams-Their Significance 

and Practice (E/G/S) 

Maria Magdalena (E/S/G/F) 
Marriage-A Sacrament (E) 

Maruvu Maharshi Bodhalu (T/Hi) 
Master C.V.V. (Birthday Message) (T) 
Master C.V.V. Noothana Yogamu (T) 
Master C.V.V. Yogamu (T) 


25-00 
20-00 
40-00 
10-00 


120-00 
100-00 
12-00 
40-00 
20-00 
40-00 
20-00 


60-00 
60-00 


35-00 


60-00 
30-00 
20-00 
20-00 


38. 
39. 
40. 
41. 


42. 
43. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
5i; 
52. 
53. 
54. 
55. 
56. 
57. 
58. 
59. 


Master C.V.V. Yogamu-Karma Rahityamu (T) 
Master C.V.V. - May Call !(E/G/S) 
Master C.V.V. - May Call ! Il (E) 
Master C.V.V. The Initiator - 

Master E.K. The Inspiror (E) 

Master C.V.V. - Saturn Regulations 
Master E.K. - The New Age Teacher (E/G/S) 
Mithila-A New Age Syllabus (E/G/S) 
Occult Meditations (E/G/S) 
Omkaram (T) 

On Change (E/G/S) 

On Healing (E/G/S) 

On Love (E/G/S) 

On Service (E/G/S) 

On Silence (E/G/S) 

Pranayamam (T) 

Prayers (E/G/S) 

Rudra (E/G/S) 


Sankhya - The Sacred Doctrine (E/G/S) 


Saraswathi - The Word (E/G/S) 
Saturn-The Path of Systematised Growth (E/G/S) 


Shodasopachara Pooja - Avagahana (T) 


Sound-The Key and its Application (E/G/S) 


45 


10-00 
100-00 
100-00 


15-00 
125-00 
70-00 
100-00 
100-00 
30-00 
50-00 
100-00 
50-00 
50-00 
50-00 
10-00 
100-00 
30-00 
75-00 
60-00 
40-00 
10-00 
40-00 


60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73. 
74. 
75. 
76. 
77. 
78. 
79. 
80. 
81. 
82. 


Spiritualism - Business and Management (E/G/S) 
Sri Dattatreya (E/G/S/T/Hi) 

Sri Gurupaduka Sthavam (T) 

Sri Krishna Namamrutham (T) 
Sri Lalitha-1 (T) 

Sri Lalitha-2 (T) 
Sri Lalitha-3 (T) 
Sri Lalitha-4 (T) 
Sri Lalitha-5 (T) 
Sri Lalitha-6 (T) 
Sri Sastri Garu (E/G/S/F/T/H) 

Sri Shiridi Sai Sayings (E/G/S/T/Hi) 
Steps on Silence (E) 

Suvarna Sopanamulu 

The Aquarian Cross (E/G/S) 

The Aquarian Master (E/G/S) 

The Doctorine of Ethics (E) 

The Etheric Body (E/G/S) 

The Path of Synthesis (E) 

The Splendor of Seven Hills (E/T/Hi) 
The Teachigs of Lord Sanatkumara 
The Theosophical Movement (E/G/S) 
The White Lotus (E/G/S) 


46 


25-00 
33-00 
30-00 
25-00 
40-00 
40-00 
40-00 
40-00 
40-00 
40-00 
40-00 
80-00 
75-00 


100-00 
75-00 
35-00 


40-00 
15-00 
150-00 
60-00 
20-00 


83. Time - The Key (E/G/S) 


84. Uranus - The Alchemist of the Age 150-00 
85. Venus - The Path of Immortality (E/G/S) 80-00 
86. Violet Flame Invocation (E/G) 60-00 
87. Vrutrasura Rahasyam (T) 35-00 
88. Varunagraha Prabhavamu (T) 22-00 
89. Wisdom Buds (E/S) 20-00 
90. Wisdom Teachings of Vidura (E/G/S) 80-00 


91. Moon & Spiritual Astrology (S) 

92. The Death & Reincarnation (S) 

93. Commentary on Om Namonarayanaya (S) 
94. Master Jesus, Life and Teachings (S) 

95. The Science of Ayurveda & Homoeopathy (S) 
96. The Teachings of Master D.K. (S) 

97. The Human Constitution (S) 

98. The Masters of Wisdom (S) 

99. The Path of Meditation (S) 

100. Stories for Disciples (S) 

101. Spirituality in Daily Life (S) 

102. Special Practices for Disciples (S) 

103. Fundamentals of Health & Healing (S) 

104. Ganesha, The Cosmic Lord of Groupings (S) 
105. Astrology and Healing (S) 


47 


PNM 
రారాపిలస పై ంఅణవారాలాజలుగు 


DHANISHTA OTHER PUBLICATIONS 
Puranapurushuni Pooja Vidhanam (T) 
Sarannavaratra Pooja Vidhanamu (T) 
Sri Dattatreya Pooja Vidhanamu (T) 

Sri Hanuman Chalisa (T) 

Sri Mahalakshmi Pooja Vidhanamu (T) 
Sri Rama Pooja Vidhanamu (T) 

Sri Siva Hridayamu (T) 

Sri Siva Pooja (T) 

Sri Soukumarya Satakam (T) 

Sri Surya Pooja Vidhanamu (T) 

Sri Venkateswara Pooja Vidhanamu (T) 


. Vinayaka Vratakalpamu (T) 

. Vishnu Sahasranamam (T) 

. Sri Rama Charitramu (T) 

. Sri Subrahmanya Pooja Vidhanamu (T) 
. Sri Yoga Ganapathi Pooja Vidhanamu (T) 


48 


10-00 
30-00 
10-00 
15-00 
12-00 
10-00 

5-00 
15-00 
10-00 

7-00 

8-00 
25-00 
12-00 


10-00 
12-00 


మోహన్‌ వీజ్లరేషన్స్‌లో లభించు 
(Book List) 


ఆధ్యాత్మిక, జ్యోతిష, వాస్తు, ఆయుర్వేద, మంత్రశాస్తాది 
అనేక విషయాలు తెలుసుకోండి... 


పేజ్‌ లైక్‌ చేయండి. 


omoti 
శ MOHANJPUBLICATIONS 
Rajamahenravaram 


0883 - 246 2565 
903 246 2565 


n 0 IAN మోహన్‌ పబ్లికేషన్‌ 
PUBLICATION Ss ™ గి 
అజంతా హోటల్‌ ఎదుట, కోటగుమ్మం, రాజమహేంద్రవరం - 533101. 
WWW.MOHANPUBLICATIONS.COM 


క. వ్రతకథలు - పూజలు 


1. శ్రీ వినాయక వ్రతం వెల రూ.10-00 
2. శ్రీ విఘ్నేశ్వరపూజా-పుణ్యాహవాచనం 30-00 
౩. శ్రీ విఘ్నేశ్వరపూజ (కాణిపాకక్షేత్రమాహాత్మ్యంతో) 10-00 
4. సంకష్టహరచతుర్ధి శ్రీమహాగణపతి వ్రతం 30-00 
5. వరలక్ష్మీ వ్రతం 10-00 
6. కేదారేశ్వర వ్రతం 10-00 
7. త్రినాధ వ్రతం(కలర్‌ 10-00 
8. త్రినాధవ్రతం(సాదా) 5-00 
9. క్షీరాబ్ధి వ్రతం 12-00 
10. మంగళ గౌరీవ్రతం 10-00 
11. వైభవలక్ష్మీ వ్రతం ఫోటో యంత్రంతో 25-00 
12. శ్రీలక్ష్మీ కుబేర వ్రతం (ఫోటో యంత్రంతో) 25-00 
13. కనకమహాలక్ష్మీ వ్రతం (కామేశ్వరీపాటతో) 25-00 
14. సంతోషీమాతా వ్రతం 25-00 
15. ఏడు శనివారాల వ్రతం 25-00 
16. సత్యనారాయణవ్రతం 25-00 
17. శ్రీ సువర్చలాహనుమద్దీక్ష 30-00 
18. శివదీక్ష 10-00 
19. కాత్యాయనీ వ్రతం 20-00 
20. సౌభాగ్య గౌరీవ్రతం 20-00 
21. తిరుప్పావై (ధనుర్మాసవ్రతం) 36-00 
22. ho వ్రతకథలు 36-00 
23. స్తీలవ్రతకథలుస్టూలాక్షరి (నేదునూరిగంగాధరరావుగారి) 54-00 
24. పెళ్ళి పాటలు - స్త్రీలపాటలు (కామేశ్వరిపాటతో) 36-00 
25. సర్వదేవతా పూజావిధానం 25-00 
26. ఆరువ్రతాలు 30-00 
27. రాహుకాలంలోదుర్గాదేవీపూజా 10-00 


ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును. 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీజ్లికేషిన్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 3 


28. తులసి నిత్యపూజ, తులసీఉపయోగాలు 
. శ్రీ చక్ర రహస్య విజ్ఞానమ్‌ 
ఈ 
. శ్రీచక్ర పూజావిధానం(పెద్దది 
లక్ష్మీ - గౌరీ నిత్యపూజ 
. శ్రీ సరస్వతీ నిత్యపూజ 


. శ్రీ దుర్గానిత్యపూజ 

. కాలభైరవ నిత్యపూజ 
. శివపూజ 

. వీరభద్ర పూజ 

. ఆంజనేయ నిత్యపూజ 


. నాగేంద్ర స్వామి పూజ 
. సుబ్రహ్మణ్య నిత్యపూజ 
. రామదేవుని కథ 
శివదేవుని కథ 
3 లక్షీనరసింహపూజ 
. వేంకటేశ్వరపూజ 
. బ్రహ్మంగారి నిత్యపూజ 
. సూర్య నిత్యపూజ 
. నవగ్రహ నిత్యపూజ 
: 08,8 కల్యాణం 
. ఉమామహేశ్వర వ్రతం 
. శ్రీ కామేశ్వరీ వ్రతం 
. 16 సోమవారముల వ్రతము 
పార్వతీకల్యాణం 
. సహస్రకమలవర్తి వ్రతము 
. పంచముఖ ఆంజనేయ పూజావిధానము 
| అష్టనాగపూజ 
. పూజలు ఎందుకుచేయాలి ? 
. ఏ దేవునికి ఏపుష్పాలతో పూజించాలి? 
. ఏ దేవునికి ఏప్రసాదం నైవేద్యం పెట్టాలి? 
. ఏదేవునికి ఏవిధముగాదీపారాధనచెయ్యాలి? 
. ఏదేవునికి ఎన్ని ప్రదక్షిణలుచేయాలి ? 
. హనుమద్‌ వ్రతం 
పంచాయతన పూజ 
. 28 వ్రతములు 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ DRAR, కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 4 


. కలశపూజలు (ఒకేసారి 
. కలశపూజలు (విడివిడిగా) (ప్రింటులో) 
. హ్రీంకార మహాయజ్ఞం (ప్రింటులో) 
. గోమాత 
2. స్తోత్రాలు-సుప్రభాతములు సహస్రనామములు 


or YS 


న్‌ 


శ్రీ లలితా విష్ణు సహస్రనామస్తోత్రాలు 


A 


పురాణపండ రాధాకృష్ణమూర్తిగారి సంకలనం 


లలితావిష్టు సహస్రనామస్తోత్రములు (హిందీ) 


v, 


లలితావిష్టు సహస్రనామస్తోత్రములు (ఇంగ్లీషు) 


స్థూలాక్షరిలలితావిష్టుసహస్రనామస్తోత్రములు (పత్రిక సైజ్‌) 
లలితావిష్టు (కేస్‌ బైండ్‌) 1/8 డెమ్మి 
స్టూలాక్షరీ లలితావిష్టు క్రౌన్‌సైజుకేస్‌బైండ్‌ 
సర్వదేవతా స్తోత్రమంజరి 
సకలదేవతా అష్టోత్తరశతనామావళిః (63) 
స్రనామస్తోత్రమ్‌ (క్రౌన్‌) 
హస్రనామ స్తోత్రమ్‌ (క్రౌన్‌) 


909౫9౭౯౮౯౮ WD 


. లలితావిష్టు సహస్రనామస్తోత్రాలు 
శ్రీరామా సహస్రనామములు 

. సరస్వతి సహస్రనామములు 

. సూర్యసహస్రనామములు & ఆదిత్యహృదయం 
24. శ్రీవేంకటేశ్వరసహస్రనామములు 
25. మణిద్వీపవర్ణన (పెద్దది 
26. సంద్యావందనం 
27. మంత్రపుష్పమ్‌ 
28. త్రిభాషా హనుమాన్‌చాలీసా 
29. హనుమాన్‌ చాలీసా 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ DRAR, కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 5 


30. మణిద్వీపవర్ణన (పాకెట్‌) 
31. ఆరు చాలీసాలు 
. శివారాధన (శివస్తోత్రాలు) 
. వేంకటేశ్వర సుప్రభాతం (పాకెట్‌) 
. ఆరుదండకాలు 
. వేంకటేశ్వర గోవిందనామములు 
; అష్టలక్ష్మీ స్తోత్రమ్‌ కనకధారాస్తోత్రమ్‌ 
. దేవీఖడ్గమాలాస్తోత్రమ్‌ (మహిషాసురమర్దనీస్తోత్రంతో) 
. సుందరకాండ (పాకెట్‌) 
i భగవద్దీత మూలం 
. రామరక్షాస్తోత్రమ్‌ 
స్తోత్ర రత్నావళి 
- పురాణపండ లలితా-విష్టు సహస్రనామస్తోత్రమ్‌(మినీ 
. పురాణపండ లలితాసహస్రనామస్తోత్రమ్‌(మినీ 
- పురాణపండ విష్టు సహస్రనామస్తోత్రమ్‌ 
. పురాణపండ ఆదిత్య హృదయం 
. మంత్రపుష్పం (మినీ 
. శివానందలహరి-సౌందర్యలహరి 
. కుజదోషం 
. కాలసర్ప దోషం 
. మీ అప్పులు తీరాలా? 
దృష్టిదోషాలు నివారణ 
. పంచసూక్తములు 
3 సంధ్యావందనం 
. రుద్రనమకమ్‌-చమకమ్‌ 
. గాయత్రీమంత్రాలు 
. హయర్రీవ స్తోత్రమాల 
. దక్షిణామూర్తి స్తోత్రమాల 


. ద్వాదశ జ్యోతిర్లింగాలు - పంచారామాలతో 


. శ్రీసూక్తం పురుష సూక్తం 

. నవగ్రహస్తోత్రమాల 
మహాన్యాసమ్‌ 

. సుందరకాండ గానామృతం 

. గోమాతపూజావిధానము 

. ఆనందసిద్ధి - 1 శ్రీదేవీ స్తోత్రమాల 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీజ్లికేషిన్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 6 


. ఆనందసిద్ధి - 2 ఏ సమస్యకు ఏ స్తోత్రమ్‌ పారాయణచేయాలి 108-00 
. ఆనందసిద్ధి-3 మానసదేవీ స్తోత్రమాల 108-00 
. శ్రీ కాలభైరవ రక్షా కవచమ్‌ 63-00 
. అర్చన 40-00 
. నిత్యదేవతార్చన 40-00 
. సర్వదేవతా స్తోత్ర నిధి 99-00 

శ్రీచక్ర నవవరణార్చన 63-00 
. చండీ సప్తశతి పారాయణ క్రమం 99-00 
. శ్రీదేవి స్తోత్ర రత్నావళి 32 దేవి స్తోత్రాలకు తాత్పర్యంతో 99-00 
. వనదుర్గా మంత్రానుష్టాన క్రమమ్‌ 63-00 
. శ్రీ కాలభైరవ వ్రతము 63-00 


3. శ్రీ సాయి దత్త గ్రంథములు 
శ్రీ సాయిబాబా సచ్చరిత్ర 
సంపూర్ణ శ్రీ గురు చరిత్ర 
శ్రీ సాయిఆరాధన-షిర్టివైభవం 
శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర (క్రౌన్‌) 
శ్రీ గురుచరిత్ర (క్రౌన్‌ 
నవనాధ చరిత్ర 
శ్రీసాయిచరిత్ర (బైండు) ప్రయాణపుపారాయణగ్రంథం 
శ్రీగురుచరిత్ర (బైండు) ప్రయాణపుపారాయణగ్రంథం 
సత్యదత్తవ్రతం దత్తాత్రేయపూజాకల్పం,సహస్రంతో 
అనఘాదేవీ వ్రతం 


భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు 


_ 


2. 
3. 
4. 
5. 
6. 
7. 
8. 
9. 


శ్రీ సాయిపూజాకల్పం (సహస్రంతో) 
శ్రీ సాయిభజనమాల 
శ్రీ సాయి భజన్స్‌ 
శ్రీ సాయిభక్తి గీతాలు 
శిరిడిహారతులు (భావంతో) 
“శ్రీసాయి"కోటి 
“శ్రీసాయిరామ్‌”కోటి 
శ్రీ సాయినాథ స్తోత్రమంజరి 
20. శ్రీ సాయివేయినామాలు 
21. శ్రీ సాయి హారతులు (పాకెట్‌) 
22. శ్రీ సాయి స్త్రవనమంజరి 
23. హిందీ శ్రీ సాయి హారతులు 


. శని సింగణాపూర్‌ క్షేత్రమాహాత్మ్యం 

. ఇంగ్లీషు శ్రీ సాయిహారతులు 

. షిరిడి దర్శనం-శ్రీసాయి వైభవం 

. సాయిసత్యవ్రతం 

. సాయి అనుగ్రహమ్‌ 

. నవగురువారాల వ్రతకల్పము 

. శ్రీదత్తలీలామృతము 

హృదయంలో సాయి 
. శ్రీషిరిడీసాయి లీలామృతం(శ్రీ సచ్చరిత్ర) 
. గజాననమహరాజ్‌ చరిత్ర 
4. జ్యోతిషాలు 
. 'కాలచక్రం' గంటలపంచాంగం (గార్లేయ) 

. గ్రహభూమి పంచాంగము (గార్లేయ) 
i ఆనందసిద్ది పంచాంగం (వైవి.శాస్ర్రి 
. ములుగు వారి రాశిఫలితాలు (12రాశులువారికి) 
. ములుగు వారి రాశిఫలితాలు విడివిడిగాఒక్కొక్కటి 
. కాలచక్రంజ్యోతిషక్యాలండర్‌ 


. గ్రహబలం క్యాలండర్‌ (శ్రీనివాస గార్లేయ-భక్తిటివి) 
. శుభమస్తు పిడపర్తి క్యాలండర్‌ 

9. సాదా క్యాలండర్‌ 

10. పాకెట్‌ క్యాలండర్‌ 

11. తాజకనీలకంలీయమ్‌ 


. కేరళ జ్యోతిష రహస్యాలు 
. జ్యోతిష బ్రహ్మ రహస్యాలు 
. మానసాగరి జాతకపద్ధతి 
. వరాహమిహిర జాతకపద్ధతి 
. వధూవర వివాహమైత్రిద్వాదశకూటములు 
. సింపుల్‌ రెమిడీస్‌ 
. శంభు హోరప్రకాశిక 
. పూర్వ పరాశరి 
20. పరాశర జ్యోతిషవిజ్ఞాన సర్వస్వం 
21. ప్రశ్న సింధు 
22. నక్షత్ర విశేష ఫలితాలు 
23. సూర్యసిద్ధాంతపంచాంగగణితంచేయడంఎలా? 
24. దృక్సిద్ధాంతపంచాంగగణితం చేయడంఎలా? 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ DRAR, కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 8 


3 ఆయుర్థాయ నిర్ణయం 
. జాతక గణిత ప్రవేశిక 
. జ్యోతిషమర్మబోధిని 
; జ్యోతిష ప్రశ్నీ్తరమాల 
. ముహూర్తం నిర్ణయించడంఎలా? 
. జాతక మకరందం 
జ్యోతిష సరస్వతి 
. మీజననకాల విశేషాలు 
. ముహూర్త విజ్ఞాన భాస్కరం 
. జ్యోతిష స్వయంబోధిని 
. శుభముహూర్త శిరోమణి 
. నక్షత్ర ఫలమంజరి 
. పంచాంగం చూసే విధానం 
. సర్వార్థ జ్యోతిషం 
. ప్రాథమిక జ్యోతిషం 
. నవరత్నములు శుభయోగములు 
శుభశకునాలు 
. హస్తరేఖాఫలితాలు 
3 సంఖ్యల్లో భవిష్యత్‌ 
. ముహూర్త దీపిక 
స్ట పుట్టుమచ్చలు ఫలితాలు 
. కలలు ఫలితాలు 
. జాతక చక్రం వేయడం ఎలా? 
. మానసాగరి (ప్రాచీనజ్యోతిషగ్రంథం) -పుచ్చాశ్రీనివాసరావు 
. జ్యోతిషశాస్త్ర చిట్కాలు 
.గుప్తా శతాబ్ది పంచాంగం (1940-2050) 
51. ప్రశ్న్చచండేశ్వరమ్‌ 
. ద్వాదశభావ ఫలచంద్రిక 
; జ్యోతిష శతయోగరత్నావళి (నూరుయోగాలఫలితాలు) 
. అంగసాముద్రికం 
. హస్త సాముద్రికం 
. లాల్‌ కితాబ్‌ 
. శకునశాస్త్రం 


. పరాశరజ్యోతిష ప్రశ్నజ్యోతిషం 


60. అష్టకవర్గు (కొండపల్లి) 
61. బృహత్‌జాతకం (ప్రాచీనప్రతికిపునర్ముద్రణ) 
. లగ్వరత్నాకరం 
62,0085 
. 40 రోజుల్లో జ్యోతిషంనేర్చుకొనండి 
. 40 రోజుల్లో సాముద్రికంనేర్చుకొనండి 
. 40 రోజుల్లో సంఖ్యాశాస్త్రం 
. 40 రోజుల్లో నక్షత్ర (నాడీ) ఫలితములు 
. 40 రోజుల్లో వైద్యజ్యోతిషం నేర్చుకోండి 
. & పుట్టినతేదీ అద్భుతరహస్యాలు (సాయిగణపతిరెడ్డి 
7 కె.పి.జ్యోతిషం (పరిచయం 
71. ముహూర్తచింతామణి 
. సూర్యచంద్ర గ్రహణములు 
- ప్రసిద్ధవ్యక్తుల జాతకాలు (వేరేకొండప్ప) 
. అదృష్టరెమెడీస్‌ 
. గ్రహసంచార ఫలనిర్ణయదీపిక 
. జ్యోతిష రెమిడీస్‌ 
. జాతకమార్తాండం పాతప్రతికి యథాతథం (కొండపల్లి) 
À జ్యోతిషవిద్యాప్రకాశిక పాతప్రతికి యథాతథం (కొండపల్లి) 
. నాడీజ్యోతిషం 
. నక్షత్రపారిజాతం ([గోరసవీరభద్రాచార్యు 
లగ్నపారిజాతం (గోరసవీరభద్రాచార్య) 
. గౌతమసంహిత 
. హోరరత్నమాల 
. జాతకఫల మణిమంజరి 
. పుష్కర పంచాంగం (2013-14నుండి 2024-25) 
. దశాభుక్తిఫల నిర్ణయం 
. వింత జోష్యములు 
. షోడశవర్గులు 
. రవిగ్రహ సమస్త ప్రభావములు 
. చంద్ర గ్రహ సమస్త ప్రభావములు 
కుజ గ్రహ సమస్త ప్రభావములు 
. బుధ గ్రహ సమస్త ప్రభావములు 
. గురు గ్రహ సమస్త ప్రభావములు 
. శుక్ర గ్రహ సమస్త ప్రభావములు 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 10 


. శని గ్రహ సమస్త ప్రభావములు 
. రాహు & కేతు గ్రహముల సమస్త ప్రభావములు 
. ఆధునిక గ్రహములు-ఉపగ్రహములు సమస్త ప్రభావములు 
. ముహూర్తమార్తాండం 
. లఘుజాతకం 
100. జాతకాలంకారము 
101. మేషలగ్న ఫలితములు 
102. వృషభ లగ్న ఫలితములు 
103. మిధున లగ్న ఫలితములు 
104. కర్కాటక లగ్న ఫలితములు 
105. సింహలగ్న ఫలితములు 
106. కన్యలగ్న ఫలితములు 
107. తుల లగ్న ఫలితములు 
108. వృశ్చిక లగ్న ఫలితములు 
109. ధనుస్సు లగ్న ఫలితములు 
110. మకర లగ్న ఫలితములు 
111. కుంభ లగ్న ఫలితములు 
. మీన లగ్న ఫలితములు 
. నారద సంహిత 
. పంచాంగపీరికలేఖికాగణితం 
. తారాబలం - చంద్రబలం (వేరే కొండప్ప) 
. సులభలగ్న సాధన (చిత్రాలగురుమూర్తిగుప్తా 
. రాహు కేతువుల యోగము 
. ఛాయాగ్రహములు 
. జ్యోతిషవిజ్ఞాన దీపిక 
బి.వి.రామన్‌ గారి గ్రంథములు 
120. జ్యోతిష విద్యారంభం 
121 గ్రహభావ బలములు 
122. కాలచక్రదశ 
123. అనుభవ ప్రశ్చాజ్యోతిషం 
124. జ్యోతిషశాస్త్రంలో వాతావరణ భూకంపాలు 
125. పురోగామి జాతకం 


126. భావార్థరత్నాకరం 
127. భారతీయజ్యోతిష సర్వస్వం 
128. OQSHS పద్దతిః 

ao O Q 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 11 


129. జ్యోతిషశాస్త్రంలో సందేహాలు,సమాధానాలు 75-00 
130. ప్రశ్నతంత్ర 75-00 
131. ముహూర్తం 75-00 
132. విశిష్ట జాతకములు 125-00 
133. భారతీయఫలితజ్యోతిషం 125-00 
134. 300 ముఖ్యమైన యోగములు 125-00 
135. జాతకంపరిశీలించడంఎలా ? 300-00 
రాష్ట్రపతి అవార్డుగ్రహీత, మహామహోపాధ్యాయ, వాచస్పతి 
శ్రీ మధురకృష్ణమూర్తిగారి గ్రంథములు 
136. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-1 200-00 
137. బృహత్‌పరాశరహోరాశాస్తము-2 200-00 
138. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-3౩ 200-00 
139. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-4 200-00 
140. భావార్థరత్నాకరము 100-00 
141. ముహూర్త చింతామణి 100-00 
142. ముహుర్త చింతామణి-పార్టు2 200-00 
143. స్వప్న శాస్త్రము 36-00 
144. శతయోగమంజరి 50-00 
145. వ్రతనిర్ణయకల్పవల్లి 250-00 
146. దైవజ్ఞవల్లభం 75-00 
147. వసంతరాజశకునమ్‌ (బృహత్‌శకునశాస్త్రం) 250-00 
148. వాస్తుశాస్త్రవివేకము-1 100-00 
149. వాస్తుశాస్త్ర వివేకము-2 200-00 
150. వాస్తుశాస్త్ర వివేకము-3 100-00 
151. వాస్తుశాస్త్ర వివేకము-4 200-00 
152. అనుభవసులభవాస్తు - 1 50-00 
153. అనుభవసులభవాస్తు - 2 100-00 
154. పంచాంగ వివేకము 99-00 
155. వశిష్ట సంహిత 360-00 
156. పంచపక్షి శాస్త్రం (కేస్‌బైండ్‌) 200-00 
5. వాస్తులు 
1. 40 రోజుల్లో “వాస్తువిద్య” నేర్చుకొనండి 


2. వాస్తుశాస్త్ర రహస్యములు 


౩. వాస్తునుబట్టి మీ ఇల్లు 
4. మీరూ మీ వాస్తు 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 12 


రీత్యా మీ ఇంటి ప్లానులు 
రీత్యా మీఇండ్లఆయములు 
ం(చిత్రాలగురుమూర్తిగుప్పా) 


జ్యోతిష-గృహవాస్తుచంద్రిక 
. వాస్తురత్తాకరం (కొండపల్లి) 
. వాస్తుశిరోమణి 
. వాస్తుసంగ్రహమ్‌ 
. పంచవాస్తు పారిజాతం స 
. వాస్తుడిండిమమ్‌ a 
. వాస్తుదుందిభి i 
. విశ్వకర్మవాస్తుప్రకాశిక (కేస్‌బైండ్‌) 
. కృష్ణవాస్తుశాస్త్రము 
. జలవాస్తుశల్యవాస్తు (దంతూరిపండరీనాథ్‌) 
మయవాస్తు (గోరసవీరభద్రాచార్య 
. వాస్తు జ్యోతి 
. మన ఇల్లు-మనవాస్తు 
. వాస్తవ వాస్తుపూజావిధానము 
. వాస్తు దర్పణం 
6. మంత్రశాస్త్రాలు 
1. మంత్రసాధన 
2. తంత్రజాలం 
3. మంత్రశక్తి 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ SUSAR, కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 13 


. దత్తాత్రేయ తంత్రవిద్య 
దత్తాత్రేయ మూలికాతంత్రమ్‌ 
. తాంత్రిక పంచాంగం 
. యక్షిణీ తంత్రం 
. మంత్రానుష్టాన చంద్రిక 
. సర్వదేవతా మంత్రకవచములు 
మంత్రాక్షరాలరహస్యం (జీజాక్షరనిఘంటువు) 
సర్వదేవతా మంత్రరత్నావళి 
. సదాచార దీపిక 
యోగినీ-వామకేశ్వరతంత్రం 
ప్రపంచసారతంత్రం 
బదనిక తంత్రమ్‌ 
ఉచ్చిష్ట గణపతి తంత్రమ్‌ 
గుప్త సాధన తంత్రం 
గంధర్వ తంత్రమ్‌ 
సౌందర్యలహరి (మంత్రయంత్రరత్నావళి 
. యంత్ర మంత్ర తంత్ర 
పాశుపత తంత్రం 
. పంచదశ మహాఖడ్డ తంత్రం 
. రుద్రాష్టాధ్యాయః 
: మంత్రసిద్ధి 
. పరశురామతంత్రమ్‌ 
. శ్రీలలితావిలోమ పంచదశీ 
. శ్రీ గురు తంత్రం 
. గాయత్రీ తంత్రమ్‌ 
. మహాశక్తి మంత్ర తంత్ర రహస్యాలు 
. శ్రీ దుర్గ తంత్రమ్‌ 
మహామృత్యుంజయఅమృతపాశుపతమ్‌ 
. సర్ప (గాగృతంత్రం 
. హవన తంత్రం 
. షోడశనిత్యతంత్రం 
. శాక్తేయతంత్రం 
. రుద్రయామళతంత్రం 


: లక్షీ ప్రత్యంగిరా తంత్రమ్‌ 
. హిరణ్యశూలినీ తంత్రమ్‌ 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 14 


39. మాయాప్రత్యంగిరా తంత్రమ్‌ 
40. శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా తంత్రమ్‌ 
41. స్వర్జాకర్నణభైరవతంత్రం 
. కాశీవిశాలాక్షి తంత్రం 
. శాంతితంత్రమ్‌ 
క యంత్రసిద్ధి 
శ్రీ లక్ష్మీ తంత్రమ్‌ 
. మంత్రమహోదధి (్రీదేవతాజల్పమ్‌) 
. మంత్రమహోదధి (పురుషదేవతాఃకల్పమ్‌) 
. మంత్రశాస్త్రం (గ్రంథము 
. ప్రత్యంగిరాకృత్యాతంత్రం 
. కామధేనువు తంత్రం 
శూలినీదుర్గాతంత్రం 
. శ్రీవిద్య రహస్యం 
. కులార్భవ తంత్రమ్‌ 
. ఆచార్య సిద్ధ నాగార్జునతంత్రం (ఒరిజనల్‌) 
శ సిద్ధమూలిక రహస్యం (మంత్రయంత్రసహితం) 
T. గ్రంథాలు - ఆరాధనలు 
1. DODAS శ్లోక తాత్పర్య సహితం 
భగవద్గీత (వచనం 
భగవద్గీత శ్లోకతాత్పర్యం-కేసుబైండింగ్‌ 
గణేశ ఆరాధన 1 
గణేశోపాసన 2 
నవగ్రహవైభవం 
నవగ్రహ రెమెడీస్‌ 
నవగ్రహ వేదం 
శనిగ్రహారాధన 
ఆదిత్యారాధన 
._ సుబ్రహ్మాణ్యారాధన 
శ్రీ శివ ఆరాధన 


లక్ష్మీ ఆరాధన 

. హనుమదారాధన 
లలితారాధన 
శ్రీ చక్రారాధన 
గాయత్రీ ఆరాధన 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 15 


వీరభద్రారాధన 
కుజగ్రహారాధన 
భైరవారాధన 
దైవారాధన 
. గీతారాధన (భగవద్గీత శ్లోకతాత్సర్యసహిత) 
శ్రీవేంకటేశ్వరాధన 
. హయర్రీవారాధన 
. లక్షీనరసింహారాధన 
. శ్రీ బాలాత్రిపురసుందరీ స్తోత్ర కదంబం 
. దేవీ లీలామృతం 
. పురాణపండ సుందరకాండ వచనం 
. పురాణపండ రామాయణం 
. పురాణపండ భారతం 


. పురాణపండ భాగవతం 

. (సూరి వాల్మీకి రామాయణం 
కాలసర్ప యోగం 

. నిత్య జీవితములో రుద్రాక్షలు 


. నిత్య జీవితములో నవరత్నాలు 
. వేదసూక్తములు 
. వేమన పద్యసారామృతం 
. పండగలు పర్వదినాలు 
. సూక్తిరత్సాలు 
. హనుమచ్చరిత్ర 
. నవగ్రహ దర్శనమ్‌ 
. నిత్యజీవితంలో నవగ్రహాలు 
సాలగ్రామములు 
. గురుశుక్ర ప్రభావము చంద్రకళానాడీ 
. శనిగ్రహరెమిడీస్‌ 
. జాతకసుధాసారము-జాతకమోక్షప్రదాయిని 
. వివాహజ్యోతిషమం జరి- మ్యారేజ్‌మ్యాచింగ్‌గైడ్‌ (సాయిగణపతిరెడ్డి) 
. మీపుట్టినతేదీనిబట్టి మీజీవితరహస్యాలు (న్యూమరాలజీ లైఫ్‌గైడ్‌) ,, 
. మీఅదృష్టానికి (పేరు) నేమ్‌కరక్షన్‌ 
. న్యూమరాలజీ రెమిడీస్‌ 
. మూకపంచశతీ 
(| శ్రీరామకర్ణామృతం 


రహస్యకుక్కుటశాస్త్రం 

. ఉపాసన విధానం 

. పంచమవేదం మహాభారతం 

i దేవుళ్ళు డాట్‌ కామ్‌ 

: గణపతిభాష్యం 

. యజుర్వేద ఉపనయనవివాహప్రయోగమంజరి 

. నవయోగులు 

. ఆంధ్రప్రదేశ్‌లోనిదర్శించవలసిన ప్రముఖదర్గాలు 

; సకలదేవతా అష్టోత్తరాలు (పెద్దది)- 80 అష్టోత్తరశత నామావళులతో) 

. సకలదేవతా అష్టోత్తరశతనామావళులు (కేస్‌బైండింగ్‌) 
సకలదేవతా సహస్రనామములు 

. ఆధ్యాత్మిక సూక్తి నిధి 


. బ్రాహ్మణులు గోత్రాలు, ప్రవరలు 

. సర్వదేవతాస్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడు 
.శ్రీ లక్షీసన్నిధి 

i శ్రీలక్ష్మీగణపతి హోమకల్పం 

. మార్నల్‌ఆర్ట్‌్స (కరాటే,కుంగ్‌ఫూనేర్చుకోండి) 


. మ్యాజిక్‌గైడ్‌ 

. చదరంగం 

. పంచముఖ హనుమత్‌ వైభవం 
గరుడపురాణం 

. మాఘపురాణం 

. శివపురాణం 

. వైశాఖపురాణం 

. కార్తీక పురాణం 

. కార్తీక పురాణం (చిన్నది 

i సర్వకార్యసిద్ధికి రామాయణపారాయణ 

. పెద్దబాలశిక్ష 

. గాయత్రీ మహిమ 

. వృక్షదేవతలు 

81. యాజుష స్మార్త సంస్కార చంద్రిక 

. సనాతనవైదిక బ్రాహృణస్మార్తాగమకల్పమ్‌ 

. చతుర్వేదములు 

. నవగ్రహారాధన 

. తాళపత్ర సమాహార గోపురం 

. మనుధర్మ శాస్తం (వచనంలో...) (కేస్‌బైండు) 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 17 


. మానవధర్మములు 
. వేదమంత్ర సంహిత 
. సహస్రలింగార్చన 
. శ్రీ శివగీత 
ద్వాదశఉపనిషత్తులు 
. పురాణపండవారి సౌందర్యలహరి 
(శ్లోకతాత్పర్యసహిత విపులవ్యాఖ్యతో) 
. బృహత్‌ శివ స్తోత్ర రత్నాకరము 
. బృహత్‌ GH స్తోత్రరత్నాకరము 
. బృహత్‌ విష్ణు స్తోత్రరత్నాకరము 
. కేదారనాధ్‌ బదరీనాధ్‌ యాత్రాగైడు 
. దక్షిణావృత శంఖములు 
. 108 దివ్యదేశాల విష్ణుక్షేత్రదర్శని 
. ధర్మసింధువు(కేస్‌బైండింగ్‌) 
100. భారతీయ శైవక్షేత్రయాత్రాదర్శిని 
101. చిలుకూరి బాలాజీచరిత్ర 
102. భగవత్‌స్తుతి 
103. సూర్యోపాసన 
104. కాశీఖండం 
105. దేవీభాగవతం 
106. శ్రీ ఆంజనేయం 
107. ధర్మసందేహాలు 
108. ఆధ్యాత్మిక దైవిక వస్తువులు 
109. రామాయణం 
110. పోతన భాగవతం 
111. శివమంత్రములు 
8. వైద్య గ్రంథాలు 
1. ఆహారం ఆరోగ్యం 
. మూలికావైద్య చిట్కాలు 
. ఆయుర్వేద వైద్య చిట్కాలు 
. గృహవైద్య రహస్యాలు 
. గృహవైద్యసారం 
. హోమియోవైద్యం (ద్వాదశలవణచికిత్స) 
. ప్రకృతివైద్యం 
ఆహారం-వైద్యం 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 18 


9. సంపూర్ణ ఆయుర్వేద-చిట్కా వైద్యం 99-00 
10. ఆయుర్వేదమ్‌ 36-00 
11. ఆయుర్వేద మూలికావైద్యదీపిక 99-00 
దుంపకూరలు, ఆకుకూరలు, కాయగూరలు (వాడకం - ఉపయోగాలు) 99-౦౦ 
ఏకమూలికావైద్యం 99-00 
అష్టాంగ హృదయం (4భాగాలు 1200-00 
రహస్యసిద్ధయోగవైద్యసారమ్‌ 99-00 
ప్రాథమిక హోమియోవైద్యం 29-00 
ఒబెసిటి 99-00 
హెల్త్‌గైడ్‌ 99-00 
ఆయుర్వేదం-జీవనవేదం 99-00 

. పుడ్‌థెరపి 63-00 
న్యాచురల్‌థెరపి 99-00 

; సంపూర్ణఆరోగ్యానికి 2081 63-00 

. కీళ్ళనొప్పులు మీ సమస్యలైతే... 99-00 

. యోగామంత్ర 63-00 

. యోగా మండే టు సండే 63-00 

. హెర్బల్‌ మెడిసిన్‌-హెల్త్‌టుడే 99-00 

. హెల్త్‌ఫైల్‌ 108-00 

. వస్తుగుణపాఠం 250-00 

. రసాయన వాజీకరణ తంత్రం 150-00 

. వస్తుగుణ మకరందం 400-00 
31. నాటువైద్యం -(కేస్‌బైండ్‌) 360-00 
32. నాటువైద్యం (చిన్నది 99-00 
33. ప్రాణాయామము-యోగ 63-00 


9. అయ్యప్ప - భవానీ రకాలు 


1. శ్రీ అయ్యప్ప లీలామృతం 
శ్రీ అయ్యప్ప భజనపాటలు 
శ్రీ అయ్యప్ప పూజాకల్పం 
శ్రీ అయ్యప్ప భక్తి గీతాలు 
హారతిగైకొనుమా 
శ్రీ అయ్యప్ప భజనమాల F 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ SUSAR, కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 19 


9. శ్రీ అయ్యప్ప నిత్యనియమావళి ౧ 
10. భవానీదీక్ష (శ్రీ భవానీ లీలామృతం) 
11. _దేవీలీలామృతం 
శ్రీ దేవీ పూజాకల్పం 
దేవీ భక్తిగీతాలు 
భవానీదీక్ష P 
దేవీ భక్తిమాల F 
శ్రీ అయ్యప్ప భజనావళి 
అయ్యప్పపూజావిధి (జేసుదాసుసాంగ్స్‌తో) 


10. భజనలు - కీర్తనలు 


అన్నమయ్య కీర్తనలు 

శ్రీరామదాసు కీర్తనలు 

సర్వదేవతా మంగళహారతులు 

వసుంధర మంగళ హారతులు 

సౌభాగ్య దేవతా మంగళహారతులు 

సర్వదేవతా భజనలు 

చిట్టి పొట్టి పాటలు 

జాతీయ గీతాలు 

దేశభక్తి గీతాలు 

. పండుగలు-పుణ్యక్షేత్రాలు భక్తిగీతాలు 
గొబ్బళ్ళపాటలు, లాలిపాటలు, కోలాటపాటలు 
అన్నమయ్య సంకీర్తనలు 

. పెళ్ళిపాటలు-స్రీలపాటలు 
భకానంద భజనకీర్తనలు(ల్డ్‌సినీస్టైల్స్‌ 

. సర్వదేవతాభక్తిమణిమాల 
బతుకమ్మ ఉయ్యాల పాటలు 
అన్నమయ్య సంకీర్తనానిధి[1000కీర్తనలు 

11. హిట్స్‌ సాంగ్స్‌ 

ఘంటసాల భక్తిగీతాలు-భగవద్దీత 
ఎస్‌.పి.బాలు భక్తిగీతాలు 

. ఘంటసాల సుమధురగీతాలు 
పి. సుశీల సుమధురగీతాలు 


2 
3. 
4. 
5. 
6. 
T 
8. 
Ø; 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 20 


ఎస్‌.పి. బాలు సుమధురగీతాలు 
ఎస్‌.జానకి సుమధురగీతాలు 
వేటూరి సుందరరామమూర్తిహిట్స్‌ 
సర్వదేవతా సినీభక్తిగీతాలు 
12. స్రీలకు ఉపయుక్త పుస్తకములు 
శ్రీకాంతామణి వంటలు (వైజ్‌ 
శ్రీకాంతామణి వంటలు (నాన్‌వెజ్‌) 


శాకాహార వంటలు 
మాంసాహారవంటలు 
చిట్టిచిట్కాలు 

అ 
అందానికి చిట్కాలు 
పిల్లల పేర్లు (పెద్దది) 
పిల్లల పేర్లు (చిన్నది 
లేటెస్ట్‌ ఎంబ్రాయిడరీ శారీబోర్డర్స్‌ 
లేటెస్ట్‌ ఎంబ్రాయిడరీ డిజైన్స్‌ 
చిన్నారులకు చిరుతిళ్ళు 


పసందైన ఫాస్ట్‌ఫుడ్‌ వంటలు 
పలావ్‌లు, ఫ్రెడ్‌ రైస్‌లు, వెరైటీరైస్‌లు 
వేపుళ్ళు-ఇగుర్లు 

. బ్రేక్‌ఫాస్ట్‌ వంటలు 
పండుగలలో చేసుకొనే పిండివంటలు 


మోడ్రన్‌ మెహంది (గోరింటాకు డిజైన్స్‌) 
. మోడ్రన్‌ పిల్లలపేర్లు 
23. నోరూరించే నాన్‌వెజ్‌వంటలు 
24. మోడ్రన్‌ టైలరింగ్‌ (లేడీస్‌ & జంట్స్‌) 


వివిధ రకాలు 


ఎందరోమహానుభావులు 


పొడుపు కథలు (చిన్నవి 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 21 


హిందీ-తెలుగు-స్వబోధిని 
ఇంగ్లీషు-తెలుగు-స్వబోధిని 


1-100 టేబుల్‌బుక్‌ క్రాన్‌సైజు 

శ్రీరామకోటి 

శ్రీశివకోటి 

మేజిక్‌ 

అంకెలతో గారడీ 

హృదయస్పందన (కవితలు 

వాత్యయన కామసూత్రాలు 

ఎ.పి.టూరిస్ట్‌ గైడు 

ఇంద్రజాల రహస్యాలు 

మహేంద్రజాల రహస్యాలు 

శరీరభాష (బాడీ లాంగ్వేజ్‌) 

క్రియాయోగం 

ఆనందంగా జీవిద్దాం 

హరిశ్చంద్ర నాటకం 

వాత్సాయనకామసూత్రాలు 

పంచసాయకం 

రతిరహస్యాలు 

అనంగరంగం (కంభంపాటి స్వయంప్రకాష్‌ 

శృంగారకేళి (కంభంపాటి స్వయంప్రకాష్‌ 

గాయత్రీవిజ్ఞాన్‌ 

చింతామణి (నాటకం) 

బాలనాగమ్మ 

కాళహస్తి స్త్రీల వ్రతకథలు 

కాళహస్తి రామాంజనేయ యుద్ధం(బదిరెడ్డి 
BIH గోవింద నామాల భగవద్గీత 
ళహస్తి గృహవాస్తు చింతామణి 

కాళహస్తి గృహవాస్తు మర్మాలు (బైండు) 

రామరాయవాస్తుశా స్తం(ముద్రగడరామారావు) 

ఎం.ఎస్‌.ఆర్‌.హనుమాన్‌చాలీసా 

ఎం.ఎస్‌. ఆర్‌.సుందరకాండ 

బ్రహ్మంగారిజీవితచరిత్ర (జవంగులు 

శ్రీ ఆదిశంకరాచార్య దివ్యచరితామృతం 


స్తి 
2) 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 22 


కాశీరామేశ్వర మజిలీ కథలు 

శ్రీలలితాసహస్రనామము(భాస్కరభాష్యం) 

ప్రకృతిసిద్ధాంతములు-వేదవిజ్ఞానము-ఫలితజాతక సూత్రములు 
ముదుండి విశ్వనాథరాజుగారి గ్రంథములు 

విశ్వకర్మ ప్రకాశము 

ప్రాచీనవాస్తుశాస్తాలు- ఆధునికవాస్తుపరిశీలన 

నారద సంహిత 

వాస్తురాజవల్లభము-మూలానువాదము 

మయమతము - వచనము 

బృహత్సంహిత - వచనము 


(గోరసవీరభద్రాచార్య) 
విశ్వకర్మవాస్తువిద్యారహస్యములు 
వాస్తు విజ్ఞాన చంద్రిక 
ఈ 

మహాదశా పారిజాతం ; i 
వాస్తు నారాయణీయం ,, 120-00 
యోగావళీఖండం 120-00 
ముహూర్తసింధువు 150-00 


సర్వార్ధచంద్రిక (4errren) 1208-00 
మీరే న్యూమరాలజిస్ట్‌ (దావూద్‌) 370-00 
నిర్ణయసింధు (2భాగాలు 590-00 
సాయి... PA 45-00 


శ్రీ దుర్గానందలహరి స 200-00 
ఆరతిసాయిబాబా క 11-00 
ప్రతిష్టకల్పః(సాగి నరసింహమూర్తి 500-00 


తాజుద్దీన్‌ బాబా సచ్చరిత్ర 100-00 
Q ప్‌ 


సుమారు 100 సం॥రాలునాటి ప్రాచీన ప్రతులు తిరిగి 
ఈ క్రింది గ్రంథములు ప్రచురించబడినవి. 
శ్రీరామ మంత్రానుష్థానము 300-00 
శ్రీరామనవరాత్రోత్సవకల్పః 300-00 
సీతారామ కధా సుధ అయోధ్యకాండ 200-00 
సీతారామ కధా సుధ బాలకాండ 150-00 
అరణ్యకాండ 100-00 
శ్రాద్దము ఎందుకు పెట్టాలి ? షోడశ సంస్కారములు 200-00 
స్మార్త కాపర్ది కారికలు 200-00 
నపుంసక సంజీవనము, వైద్య శిరోమణి 200-00 
విషవైద్య చింతామణి 200-00 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ SUSAR, కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 23 


హేమాద్రి సూరిణా ప్రాయశ్చిత్తాధ్యాయః 
సర్వమూలికా గుణరత్నాకరం 

ఆపస్థంజీయ ధర్మసూత్రాలు 

సర్వశాంతి దర్పణం - అపర ప్రయోగ దర్పణం 
గణకరంజని 

సంతాన దీపిక 

తిధినిర్ణయ కాణ్ఞిః 

ముహూర్త దర్పణం 

జ్యోతిష శాస్త్ర రత్నము (శ్రీపతిజాతక పద్దతి 
లఘుతాచకము 

శ్రీ BHI పైతృమేదిక ప్రయోగః 

స్పృతి రత్నాకరము (ధర్మశాస్త్రం 
జాతకామృతతసారం 

జాతక బోధిని 

సంగీత విద్యాదర్పణం 

సంగీత సర్వార్థసారసంగ్రహం 

ముహూర్త మార్తాండం(టీకతాత్పర్యం) 


అనుపానమంజరీ 
నవగ్రహశాంతి విధానం-ఉదకశాంతి విధిః 
చికిత్సరత్నము 
స్వరచింతామణి 
ద్వాదశలోహ భస్మవిధానం 
దైవజ్ఞయశో విభూషణం 
అనుపాన రత్తకరము 
కాలామృతము 
దైవజ్ఞకర్ణామృతము 
రసేంద్ర చింతామణి 
రసరత్న సముచ్చయం 
వస్తుగుణరత్సాకరము 
హోరానుభవదర్పణము 
ర్మ ప్రకాశిక వాస్తుశాస్త్రము 

సర్వార్థ సంగ్రహం 
సంగీత సుధాసంగ్రహము 
అర్క ప్రకాశము 
సంగీత మార్తాండము 
సంగీత ప్రధమబోధిని 


మావద్ద లభించు గ్రంథములు...మోహ్‌న్‌ వీబ్లికేష్‌న్స్‌ కోటగుమ్మం,రాజమహేంద్రవరం. 24 


శ్రీ లలితాసహస్రనామావళిః-వివరణాత్మక భావంతో 
నవచండీ వేదోక్త శ్రీ దేవీ పూజాకల్పం 

శ్రీ గాయత్రీ అనుష్టాన తత్త్వప్రకాశిక 
సంగీతమార్తాండము 


గురుశిష్య ఆయుర్వేద వైద్యచింతామణి 
జాతకమణి 

సర్వశకున ప్రకాశిక 

యాజుష ప్రయోగ చంద్రిక 
శిక్షావల్లీ-ఆనందవల్లీ-భృగువల్లీ 
వసంతరాజ శకునము 

జ్యోతిష సిద్ధాంత సంగ్రహము (పంచాంగ గణితం) 
సహస్ర యోగప్రకాశిక 
శ్రీవిద్యారహస్యం 

మహర్షుల చరిత్ర 1,3 300+300 
వేంకట సోమయాజీయం అను ధర్మశాస్తకాండము 
శ్రీఆంజనేయం 

రాశితుల్యవత్సర ఫలితం 

నాడి జ్యోతిష విశ్లేషణ 
రహస్యకుక్కుట శస్త్రం 

& ధర్మరత్న బాండాగారము 
శైవోత్సవరత్నాకరం 
యాజుషప్రయోగ చిన్నామణి 
సుస్వర బుగ్వేద ప్రయోగదర్శిని 
ఆయుర్వేద వైద్య సంగ్రహం 

వశిష్ట సంహిత 

హోమియోపతి గృహవైద్యం 
వ్రతచూడామణి 

వైశ్యధర్మ ప్రకాశిక 

ఆలయ నిత్యార్చన పద్ధతి 
సృతిముక్తాఫలం 
ఆపసంబయల్లాజీయమ్‌ 
జ్యోతిషశాస్తసంగ్రహము 
కర్మవిపాకాఖ్యయం 

ముహుర్త రత్నావళి 

సుదివిలోచనం 

ఉత్తర కాలామృతం 

సర్పవిషయ సర్వస్వసంగ్రహం 


d 


అరుదైన పాత పంచాంగములు, వ్రతకథలు, 


కథలు, జ్యోతిష వాస్తు, వైద్య, మం౦త్రశాస్త్రాది ఆధ్యాత్మిక 
గ్రంథములకు 


మోహన్‌ వీబ్లకేష్‌న్స్‌ 
ఆధ్యాత్మి క గ్రంథనిలయం 


కోటగుమ్మం, అజంతా హోటల్‌ ఎదుట, 
రాజమహేంద్రవరం. 


From: జ : 0883-246 2565 _ 


MOHAN PUBLICATIONS 


Fort Gate, Opp : Ajanta Hotel 
Rajahmundry-533 101 (a.p.) 


mohan 


PUB LT ec AT ro NS 
ఆధ్యాత్మిక గ్రంథనిలయం 


--ాఉచిత Pdf బుక్‌ 8 : - www.granthanidhi.blogspot.in— 


అధ్యాత్మిక, జ్యోతిష. వాస్తు, ఆయుర్వేద, 
అనేక 
rf inganonisame SPALNA N pidhi 


MOHAN PUBLICATIONS వదిననో 
పేజ్‌ లైక్‌ చేయండి. www.grani Me com 
KKinige.om $8 dailyhunt 
మా ఇ-బుక్స్‌ కినిగె ద్వారా కొనుగోలు మా ఇ-బుక్స్‌ డైలీహంట్‌ ద్వారా 


చేసుకాన వచ్చును. అత్యధిక డిస్కౌంట్‌ ఆఫర్‌లో లభించును. 


